అథ షడి్వింశో్కంధ్యాయః 
వాశఘమునకు ఉతమగతి లభించుట 
వాయురువాచ | 


ఉత్సాద్య కౌశికీం గౌరీ బహ్మణ |ప్రతిపాద్య తామ్‌ | తస్య 
(ప్రత్యుపకారాయ పితామహమథా[బవీత్‌ || 1 


వాయువు ఇట్లు పలికెను - 


గౌరి కౌనికికి జన్మనిచ్చి ఆమెను (బహ్మకు అప్పజెప్పి, తరువాత దానికి 
(ప్రత్యుపకారమును గోరి ఆమె పితామహునితో నిట్లు పలికెను (1). 


దేవ్యువాచ | 


దృష్టఃకిమేష భవతా శార్లూలో మదుపాశయః | అనేక దుష్టసత్త్వే భ్యో 
రక్షితం మత్తపోవనమ్‌ || 2 


మయ్య్యర్పితమనా ఏష భజతే మామనన్య్వధీః | అస్య 
సంరక్షణాదన్యతర్పియం మమ న విద్యతే || 3 


భవితవ్యమనేనాతో మమాంతఃపురచారిణా | గణ శ్వరపదం 
చాసై#౫ ప్రీత్యా దాస్యతి శంకరః || 4 


ఏనమ[గేసరం కృత్వా సభీభిగంతుముత)హే | ప్రదీయతామనుజ్జామే 
(ప్రజానాం పతెనా త్వయా || 5 


ఇత్యుక్తః ప్రహసన్‌ (బహ్మా దేవీం ముగ్దామివ స్మయన్‌ | తస్య తీవైః 
పురావృత్తెర్దెరాత్మ్యం సమవర్ణయత్‌ || 6 


దేవి ఇట్లు పలికెను - 


నన్ను ఆశయించుకొని యున్న ఈ పెద్దపులిని నీవు చూచితివా?ఇది 
నా తపోవనమును దుష్టమృగముల బారినుండి కాపాడినది (2). ఇది 
మరియొక విషయము వైపునకు బుద్దిని మళించకుండగా, నాపై 
అర్వించబడిన మనస్సు గలదై నన్ను సేవించుచున్నది. నాకు 
దీనిని సంరక్షించుట కంటె మరియొక ప్రీతికరమైన విషయము లేదు 
(3). కావున, ఇది నా అంతఃపురములో సంచరించునది కావలెను. 
శంకరుడు దీనికి ప్రీతితో గణాధ్యక్ష పదవిని ఈయగలడు (4). ఇది 
ముందు నడుచుచుండగా నేను సఖురాండతో గూడి నడువవలనని 
కోరుచున్నాను. ప్రజాపతివగు నీవు నాకు అనుమతిని ఈయవలెను 
(5). ఆమె ఇట్లు పలుకగా _బహ్మ నవ్వి, దేవికి తెలియదా యన్నట్లు ఆ 
పెద్దపులి పూర్వములో చేసిన చెడు పనులతో కూడిన 
దుష్టస్వభావమును గురించి చక్కగా వర్ణించను (6). 


[బహూూవాచ | 


పశౌ దేవి మృగాః క్రూరాః క్వ చ తే్యేనుగహశ్సుభః | ఆళీవిషముఖే 
సాక్రాదమృతం కిం నిషిచ్యుతే || 7 


వ్వ్యాఘమాతేణ సన్నేష దుష్టః కోపి నిశాచరః | అనేన భక్షితా గావో 
(బాహ్మణాశ తవోధనాః || 8 


తర్పయంస్తాన్‌ యథాకామం కామరూపీ చరత్యసౌ | అవశ్యం ఖలు 
భోక్తవ్యం ఫలం పాపస్య కర్మణః || 9 


అతః కిం కృపయా కృత్యమీదృుశేషు దురాత్మసు | అనేన దేవ్యాః కిం 
కృత్యం (ప్రకృత్యా కలుమాత్మనా || 10 


బహ్మ ఇట్లు పలికెను - 


పశుజాతికి చెందిన ఈ మృగములు [క్రూరమెనవి. ఓ దేవీ!శుభకరమగు 
నీ అనుగహము ఎక్కడ (ప్రసరించు చున్నది?సాక్షాత్తుగా పాముయొక్క 
నోటిలో అమృతమును పోయుచున్నావా యేమి? (7) ఇది కేవలము 
పెదపులి రూపములోనున్న ఎవరో ఒక దుష్టుడగు రాక్ష సుడై 


యుండును. ఇది గోవులను, తపోధనులగు [బాహ్మణులను 
భక్షించినది (8). కామరూపియగు ఈ రాక్షసుడు తనకు నచిన 
రూపమును దాలిి, ఆ రూపమునకు తృప్తిని కలిగించుచూ 
సంచరించుచున్నాడు. ఈతడు వాపకర్మయిక్క ఫలము తప్పక 
అనుభవించ వలెను (9). కావున, ఇట్టి దుష్రులయందు దయను 
చూపుట వలన ఎమి [ప్రయోజనము?స్వభావముచే దుష్టబుదియగు ఈ 
పులితో దేవికి పని యేమి? (10). 


దేవ్యువాచ | 


యదుక్తం భవతా సర్వం తధ్వమస్త్వయమిద్యృశః | తథాపి మాం 
పపన్నో%భూన్న త్యాజ్యో మాముపాగితః || 11 


దేవి ఇట్లు పలికెను - 


నీవు చెప్పిన విషయము అంతయు సత్యమే యగుగాక! ఈ పులి 
అట్టిదియే. అయిననూ, నన్ను ఆశయించి శరణు పొందినది గనుక, 
దానిని విడిచి పెట్టుట నాకు తగదు (11). 


[బహూూవాచ | 


అస్య భక్తిమవిజాయ |పాగ్యృతం తే నివేదితమ్‌ | భక్తిశ్చేదనస్య కిం 
పామైర్నతే భక్త ప్రణశ్యతి || 12 


పుణ్యకర్మాపి కిం కుర్యాత్తుదీయాజ్లానపేక్షయా | అజా (ప్రజ్ఞా పురాణీ చ 
త్వమేవ పరమేశ్వరీ || 13 


త్వదథ్‌నా హి సర్వేషాం బంధమోక్షవ్యవప్పితిః | త్వదృుతే పరమా 
శక్తిస్సంసిదిః కస్య కర్మణా || 14 


త్వమేవ వివిధా శక్తి భవానామథ వా స్వయమ్‌ | అశక్తః కర్మకరణ 
కర్తా వా కిం కరిష్యతి || 15 


ఏమన మము చాన (బార త వతానవర క సామ్‌! 
తత్తదైశ్వర్యసం,పాపై*శప్వు తవైెవాజ్లా హి కారణమ్‌ || 16 


అతీతాః ఖల్వసంఖ్యాతా బహ్మాణో హరయో భవాః | 
అనాగతాస్త్వ్రుసంఖ్యాతాస్త్వ్వదాజ్తానువిధాయినః || 17 


త్వామనారాధ్య దొవేశి పురుషార్దచతుష్టయమ్‌ | లబ్లుం న 
శక్వమస్మాభిరపి నర్వైస్సురోత్తమైః || 18 


వ్యత్యాసో్కపి భ*#*వేత్సద్యో బహ్మత్వస్రావరత్వయోః | సుకృతం 
దుష్కృతం చాపి త్వయివ సాపితం యతః || 19 


త్వం హి సర్వజగదృుర్తుశివస్య పరమాత్మనః | అనాదిమధ్యనిధనా 
శక్తిరాద్యా సనాతనీ || 20 


సమస్తలోకయా[తార్థం మూర్తిమావిశ్య కామపి | క్రీడసే వివిధైర్సావైః 
కస్తాాం జానాతె తత్త్వతః || 21 


(బహ్మ ఇట్లు పలికెను - 


దీని భక్తిని గురించి నాకు తెలియక పోవుటచే, నేను దిని 
పూర్వవృత్తాంతమును చెప్పియుంటిని. దీనికి భక్తి యున్నచో, 
పాపములతో పని యేమి ? నీ భకునకు వినాశము లేదు (12). 
పుణ్యాత్ముడైననూ నీ యాజ్ఞను అపేక్షించ కుండగా ఎమి 

చేయగలడు? పుట్టుక లేని సనాతనమగు (ప్రజ్ఞ పరమేశ్వరి యగు నీ 
స్వరూపమే (13). సర్వప్రాణుల బంధమోక్షవ్యవస్త నీ అధీనములో 
నున్నది. పరమశక్తిస్వరూపిణివి అగు నీవు లేనిచో, కర్మ వలన ఎవనికి 
సిది లభించును? (14) ప్రాణులలో వివిధరూపములలోనుండే శక్తివి 
నీవే. స్వయముగా కర్మలను చేయుటలో అసమర్హుడగు కేవల కర్త (శక్తి 
లేనిదే) ఎమి చేయగలడు? (15) విష్ణువు, నేను, ఇతరులగు 
దేవతలు, దానవులు, రాక్షసులు ఆయా ఐశ్వర్యములను పొందుటకు 
నీ ఆజ్ఞయే కారణము (16). నీ ఆజ్ఞను పాటించే [బహ్మవిష్ణురు[దులు 
లెక్క లేనంత మంది గడచి పోయినారు; ఇంకనూ లెక్క లేనంత 


మంది రానున్నారు (17). ఓ దేవదేవీ! దేవతలలో [శేషములమగు 
మేమందరము కూడా నిన్ను ఆరాధించనిదొ చతుర్విధ 
పురుషార్తములను పొంద శక్యము కాదు (18). నీవు (బహ్మను 
చెట్టుగను, చెట్టును (బహ్మగను మార్చి వేయగలవు. ఏలయనగా, 
పుణ్యపాపములను స్పాపించునది నీవు మాత్రమే (19). 
సర్వజగత్తులకు [ప్రభువగు శివపరమాత్మయొక్క ఆదిమధ్యాంతములు 
లేని శక్తివి నీవే. సనాతనురాలవగు నీవే సర్వమునకు 
కారణమగుచున్నావు (20). నీవు ఏదో ఒక రూపమును దాల్చి 
వివిధప్రాణులతో క్రీడిస్తూ సమస్తలోకములను నడిపించు చున్నావు. 
నిన్ను యధార్తముగా ఎవడు తెలియగలడు? (21). 


అతో దుష్కృతికర్మాసి వ్యాయోోయం త్వదన్నుగహాత్‌ | పాష్నోతు 
పరమాం సిద్దిమత్ర కః ప్రతిబంధకః || 22 


ఇత్యాత్మనః పరంభావం న్మారయిత్వానురూపతః | బహ్మణాభ్యర్దితా 
గౌరీ తపనో%ిపి న్యవర్తత || 23 


తతో దేవీమనుజ్ఞాప్య బహ్మణ్యంతర్హితే సతి | దేవీ చ మాతరం 
దృష్టా మేనాం హిమవతా సహ || 24 


(పణమ్యాశ్వాస్య బహుధా పితరౌ విరహాసహౌ | తపః పణయినో దేవీ 
తపోవనమహీరుహాన్‌ || 25 


విప్రయోగశుచేవా[గే పుష్పుబాష్పుం విముంచతః | తత్తు 
చాంాఖాసమారూఢవిహగోదీరితై రుతైః || 26 


వ్యాకులం బహుధా దీనం విలాపమివ కుర్వతః | 
సభఖిభ్యఃకథయంత్వేవం సత్వరా భర్తదర్శనే || 27 


పురస్కృత్య చ తం వ్యాఘం స్నేహాత్పుుతమివారసమ్‌ | దెహస్య 
పభయా చైవ దీపయంటి దిశో దశ || 28 


పయ,°మందరం గౌరీ యత భర్తా మహేశ్వరః | సర్వేషాం జగతాం 
ధాతా కర్తా వాతా వినాశకృత్‌ || 29 


ఇతి ధీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే 
వ్యాఘనస్య ఉత్తమ గతివర్తనం నామ షడి్వంశో%ధాాయః (26). 


కావున, ఈ పెద్దపులి చెడ్డ పనులను చేసినదే అయినప్పుటికీనీ 
అనుగహముచే సర్వోత్కృష్టమగు సిద్ధిని బడయుగాక! దీనిలో 
పతిబంధకమేమున్నది? (22) ఈ విధముగా యథోచితముగా (బహ్మ 
తనకు గల గొప్ప భక్తిని గురు చేసి ప్రార్హించగా, పార్వతి తపస్సును 
కూడ విరమించెను (23). తరువాత దేవియొక్క అనుమతిని పొంది 
(బబహ్మ అంతర్జానమును చెందగానే, ఆ దేవి తలీయగు మేనను 
మరియు తండియగు హమవంతుని దర్శించి (24), నమస్కరించి, 
విరహమును సహించ లేకున్న తలీదండులను పలువిధములుగా 
ఓదారెెను. తపోవనము నందు దేవి తపస్సు చేయుచుండగా ఆమెకు 
అచటి వృక్షములపె గుమ ఉండెను (25). అవి ఆమె 
వియాగముయొక్క దుఃఖము కలవా యన్నట్లు పష్పములనే 
బాషుములను విడిచిపెట్టి, కొమ్ములను ఆశయించి యున్న పక్షుల 
కిలకిల ధ్వనులచే పరి పరి విధములుగా దీనముగా విలపించు 
యన్నవాయన్నట్లు ఉన్న దృశ్యమును ఆమె చెలీకత్తలకు వర్ణించి 
చెప్పెను .ఆమె భర్తను దర్శించుటకై తొందర పడుచుండెను (26, 
27). ఆ గౌరి కన్న కొడుకును వలె గుమించ పెద్ద పులిని ఎదుట 
నుంచుకొని, తన దొాహముయొక్క కాంతెచె పది దిక్కులను 
(ప్రకాశింపజేయుచూ, సర్వలోకములను సృష్టించి పాలించి పోషించి 
వినాశము చేసే తన భర్తయగు మహేశ్వరుడు ఉన్న మందిరమునకు 
పయనమయ్యెను (28, 29). 


నీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు 
పూర్వభాగములో వ్యాఘము దేవికి వాహనమగుటను వర్తించే ఇరువది 


ఆరవ అధ్యాయము ముగిసినది (26). 


